RITA Gy 


దా॥జబి. ఏ. పూర్ణచందు 


ఎలుగు రాగాలు 


Blank Page 


. 1 
(11. | 


1; 


New 
NN 


వెలుగు రాగాలు 


కవితా సంపుటి 

వెలుగు రాగాలు 

డా॥ జి.వి. పూర్ణచందు 

సుశ్రుత ఆయుర్వేదిక్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ 
బకింగ్‌హాం పేట పోస్టాఫీసు ఎదురు 
గవర్నర్‌ పేట, విజయవాడ-520 002 
సెల్‌ : 9440172642 


ముద్రణ : మార్చి, 2010 


సిద్దార్థ నగర్‌ 5వ లైను, 
విజయవాడ -520 010. 


డా॥ జి.వి. పూర్ణచందు 


వెలుగు రాగాలు 


% ముఖ చిత్రాలిచ్చిన సంక్షిప్తశబ్ద చిత్రకవి, చిత్రకారులు 
'శీలావీర్రాజుగారికీ 

ఢి ఆవరేషన్‌ అయి ఆన్పతిలో వుండికూడా 
వెలుగురాగాలకు రాగరేఖలు గీనిన ఆత్మీయ 
చిత్రకారులు 'పాణిగారికి 

ఢి ఆముఖాలిచ్చిన గురువు వివోరిగారికీ, మినీ 
కవితోద్యమ సహచరుడు డా॥ రావి రంగారావుగారికీ, 
కృష్ణాజిల్లా రచయితల సంఘం సహచరుడు డా 
గుమ్మా సాంబశివరావుగారికీ 

ఢి ఎమెస్కో “లక్ష్మి గారికీ 

ఈ రచయిత్రి భమిడిపాటి బాలాత్రిపురసుందరిగారికీ, కవి, 
హిందీ పండితుడు డా॥ వెన్నా వల్లభరావుగారికీ 


మనసారా మెప్పులు చెప్పుకొంటున్నాను 


డా॥ జి.వి.పూర్ణచందు 


డా॥ జి.వి. పూర్ణచందు 3 


అంకితం 


4) డా॥ జి.వి. పూర్ణచందు 


డా॥ జి.వి. పూర్ణచందు 


ఈ పుస్తకం 
సూక్ష్మదర్శిని... 
కనిపించే వాటి వెనక నక్కిన 


కనిపించని ఎన్నింటినో 
దుర్భిణీ వేసి చూపిస్తోంది! 


ఈ పుస్తకం 
దూరదర్శిని. న 


గుండెలోతుల్లో దాగిన 
ఆర్తిని 
ఆర్ధంగా స్ప బ్రశిస్తోంది! 


ఈ పుస్తకం 
ఆత్మదర్శిని. అ 


వెలుగురాగాలకు 
తెలుగు నాదాలు కూర్చి 
జీవగీతాలందిస్తోంది! 
ఈ పుస్తకం 

నాకెంతో ఇష్టం... 


అమ్మలాంటి అమ్మ 
చలసాని వసుమతమ్మ 
మరీ ఇష్టం... 


అందుకే - 
ఈ పుస్తకం 
ఆమెకు అంకితం!!! 


వెలుగు రాగాలు 


వెలుగు రాగాలు 
ఘనమైన భావ చిత్రాల ధ్వని... 
గుణమైన కవితా పయస్విని! 


కవిత్వంలో వస్తురూపాల ప్రాధాన్యత తెలిసినకవి డా॥ పూర్ణచందు. మినీ 
కవితోద్యమంలో గట్టి భాగస్వామి. లెక్కకు మించిన మినీకవితల్ని రాయటమేకాక, 
వాటికి చిత్రాల్నికూడా వేసి, తెలుగునాట ప్రదర్శనలు నిర్వహించి, ఆ 
ఉద్యమానికొక ఊపుతెచ్చినవాడు. “కాంతి స్వప్న” దీర్హకావ్యం వాష్షతా.,. 
కవిత్వాభిమానులకు గట్టిగింజల్ని అందించినవాడు. 


విడిగా... 


అతను భాషోద్యమ కార్యకర్త. 'తెలుగే ప్రాచీనం” అని ఎలుగెత్తి చాటిన 
పరిశోధకుడు. 'నైలునుంచి కృష్ణదాకా” అనే అతని పరిశోధనాగ్రంథాన్ని ద్రావిడ 
విశ్వవిద్యాలయం ప్రచురించి, సాధికారికతనిచ్చింది. 


డా॥ పూర్ణచందు సాహిత్య కార్యక్రమ నిర్వహణాదక్షుడు కూడా! గుత్తికొండ 
సుబ్బారావుతో కలిసి ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లాంటి వెన్నో 
నిర్వహించినవాడు. 


“తరతరాల తెలుగురుచులు” వంటి తెలుగువారి ఆహార విహార వ్యవహార 
సంస్కృతీ సంప్రదాయాల విజ్ఞతకు అద్దంపట్టే అనేక సూచికల్ని అనేక ప్రక్రియా 
రూపాలలో గ్రంథాలు [గ్రంథాలుగా జాతికందిస్తున్న రచనాచణుడు. ఇంచు 
మించుగా 100 పుస్తకాలు వెలువరించినవాడు. ఏ తెలుగు వెలుగు కిరణం 
గురించయినా సాధికారంగా చెప్పగల అతి తక్కువమంది సాహితీకారుల్లో 
ఒకడుగా గణుతికెక్కినవాడు. 

ఇవాళ- మళ్ళీ ఇన్నాళ్ళకి డా॥ పూర్ణచందు 'వెలుగు రాగాలు” పేరుతో 
కవితాసంపుటిని తెస్తున్నాడు. శుభం. 

వస్తువుదృష్ట్యా అనంత వైవిధ్యం ఈనాటికవుల భావధారలో ఎటూ గిరికీలు 
కొడుతూనే వుంది. జీవనం, జీవిక, జీవన తాత్త్వికత ప్రశ్నిస్తున్న ఎన్నో విలోమాలు 
వస్తువుని ఆశ్రయించుకుని పూర్ణచందు కవిత్వంలో బహిర్లతమౌతున్నాయి. 


పరిణామ క్రమంలో కవిత్వం చాలా వాదాల్నీ, నాదాల్నీ, నినాదాల్నీ తనలో 
మిళితం చేసుకుని, “సామాజిక స్పృహ” అనే చట్రంలో ఇరుక్కుపోయి కడకు 


6 దా॥ జి.వి. పూర్ణచందు 


వెలుగు రాగాలు 
మళ్ళీ వ్యక్తి చైతన్యం, మనిషి స్వీయేచ్చతో సమస్త శక్తుల్నీ సాధించగలడసి, సాధించ 
నున్నాడనీ ఆకాంక్షించే స్థితికి చేరుకుంది. ఈనాడు కవితా వస్తువు మనిషిచుట్టూనూ, 
సమాజం చుట్టూనూ, ఈ రెంటికీ మధ్య వ్యుత్పన్నమయ్యే సంఘర్షణ చుట్టూనూ 
పరిభ్రమిస్తోంది. స్వరూపం దృష్ట్యా పద్యం, వచనకవిత, మినీకవిత, హైకూలు, 
గజళ్ళు, సైకూలు, నానీలు, రెక్కలు, నానోలు... ఇలా ఒకటి రెండుమూడు అక్షరాల్లో 
ఎన్నెన్ని పేర్లు 601% చేయగలమో అన్నిపేర్లతో కాగితాల కెక్కుతోంది. 


కవిత్వ స్వరూపంగురించి మాట్లాడేటప్పుడు - నాకు కొన్ని అభిప్రాయా 
లున్నాయి. హేతువు, బుద్ధి, సృజనాత్మకత ఇలాంటివన్నీ అభివ్యక్తిలో అవ్యాజంగానే 
గోచరించాలి... అనేది నాకోరిక. అలాగే, పాఠక సహృదయుడి సంస్మారోన్నతికి 
దోహదం చేస్తూ, అనిర్వచనీయతని అతనికే వదిలేయాలనేది నాకు వాంఛితం. 
ఈ పదార్థాలు పూర్ణచందుకీ యిష్టమైనవే అని అతని కవిత్వం తెలుపుతోంది. 
అందుకనే రసస్ఫూర్తిని కలిగించి, పరఠితలో ఆనందం - అనుభూతి - 
అనిర్వచనీయత అనే Continnum ని ప్రోది చేసే కవిత్వ శిల్పమూ, శైలీ అతని 
రచనలో ద్యోతక మవుతున్నాయి. ఆ సొబగులన్నిటి నీ చూపుతూ పోలేనుగానీ, 
ఒకటిరెండు ఉదాహరణల్ని పంచుకుంటాను. 


మొదటి ఖండికలో మొదటి చరణమే చూడండి. 


“ఆలోచనల / ఏకులు వడికి / వెన్నెల దారాలను / వేకువ ఆకాశం / 
రంగుల్లో తడిపి / లోకానికి / వెలుతురు కవిత / రాస్తున్నాను...” భావ 
చిత్రావిష్మరణం జరగాలంటే ఇలా ఉపమారూపకాల్ని ఆశ్రయించాల్సిందే కవి. 


"Imagery begets pleasure" శక్తివంతమైన భావాలు అభివ్యక్తి తీవ్రతనుంచీ 
కవిత్వంగా రూపాంతరీకరణం జరుగుతాయి. 


ఉత్తమ కవి పలుకులో “ముంగిట ముత్యంలా / ఇంట్లో / ఇంటర్నెట్టొక / 
వింతవల / కరెంటొక్కటే ఖర్చు.../ వెంటాడిన కొద్దీ / వేలపేజీల సమాచారం... 
/ భూగోళం / అరచేతిలో అమరినట్టు” - ఈ కవిత చదవగానే పాఠకుడు ఒక 
౧౧006 లోకి ప్రవేశిస్తాడు. ఇంటర్నెట్‌ని Best source of information చేసుకోవడం 
ఎలా? అనే ఆలోచనా (ప్రేరకమవుతుందీ ఖండిక. అతని చైతన్య స్రవంతిలో... 
అనేకమైన అంశాల సమాచారం- ఇంతవరకూ తెలియనిది “వరణం” లోనిది 


డా॥ జి.వి. పూర్ణచందు [7] 


వెలుగు రాగాలు 
స్పృహకొస్తుంది. ఇదీ ఉత్తమకవి- శబ్లానికీ దృశ్యానికీ ఒక అనుసంధానాన్ని 


కూర్చే పద్దతి. ఇలాంటి కవితలు చాలా వున్నాయో సంపుటిలో. 


తాత - తండ్రీ - మనవడు - వీళ్ళని చిన్నగీత, పెద్దగీతల్లోకి దించిన 
చమత్మారం బాగుంది. అధిక్షేపం - ఒక వక్రోక్తి. అదొక అలంకారం. “వాక్యం 
రసాత్మకం కావ్యమ్‌” కావలసి వచ్చినప్పుడు అద్భుతంగా పండుతుందది. అందుకే, 
ఒక కవితలో పూర్ణచంద్‌ అన్నాడు. “పాటకు / పాటలో మాటకు / 'కాపీ' / రైటే!' 
అద్భుతమైన ముక్తాయింపు! 


అలాగే, “మంచం” సహజాత లక్షణాలు చెప్పిన గొప్ప తాత్త్విక కవిత. 
“పుట్టాడనగానే / మంచంమీదకు / చేర్చేస్తారు... / మరణిస్తున్నాడనగానే / 
మంచంమీంచి / దించేస్తారు... / పుట్టుకకీ చావుకీ / మధ్య / రహదారి... / ఈ 
మంచం / అలంకరించుకొంటే / శోభనం /. ఈ చివరిరెండు పంక్తులు 
“అలంకరించుకుంటే / శోభనం / అనేవి మనిషి జీవనగమనానికి పథనిర్దేశం 
కూదా చేస్తోన్నాయి. 


“నిన్నటి వరకూ / బతుకు / పూర్వజన్మ సుకృతం / రేపటినించీ / మరణం- 
మళ్ళీ జన్మకు పునాది! / నేడనేది నాదనేలోగా / కాలకింకరులు / రేపట్లోకి 
తోలేస్తారు! / పుట్టుక / చావుల / సంధికాలంలోనే / సంధించాలీ / ఆయుధాన్ని” 
పద్యం చదవగానే ఒక జన బీభత్సం, ఒక మరణ విన్యాసం, మన భావనాకాశంలో 
ఉరుముల్నీ మెరుపుల్నీ సంధిస్తుంది. జీవన తాత్త్వికతా సందేశాలేవో ఆలోచనా 
(పేరకాలవుతాయి. 

“కొండ కొప్పులో / బంతిపువ్వు / సూరీడు...” అనే చక్కని రూప చిత్రాన్ని 
ఇచ్చిన కవితలో పూర్ణచందు తన ఊరిమీద అభిమానంతోపాటు 'భాషోద్యమం'” 
పట్ల తన నిబిద్దతని కూడా చాటుకున్నాడు. 


వైవిధ్య భరితంగా ఇన్ని ఇన్ని భావచిత్రాలున్న పుస్తకంలోని అన్నికవితల్నీ 
ఉదహరించి విషయసూచిక పట్టీని ముందుమాటలో కెక్కించటం భావ్యంకాదు. 


కవితాప్రియులు చిత్తగించండి. 
8] దా॥ జి.వి. పూర్ణచందు 


వెలుగు రాగాలు 
డా॥ పూర్ణచందుకి తనదైన శైలి వుంది. మినీకవిత మీద పట్టువుంది. 


వ్యక్తీకరణంలో అనంత గాంభీర్యంతో పాటు, అత్యంతమైన సుళువూ వుంది. ఆ 
గాంభీర్యతని పట్టుకోవటానికి - నింపాదిగా చదివే తీరుబడి కావాలి... చదువరికి! 


వర్తమానంలో కవిత్వం ఒక 'ఫీలింగ్‌' ఆశ్రితంగా పాతిక ముప్పయి పంక్తుల్లో, 
కొన్నిటియెడల ఇంకొంచెం పెద్దదిగా సాగుతోంది. చాలా కవితలు ఈ ప్రాసెస్‌లో 
స్పష్టత తగ్గిపోయి, చదివించే గుణాన్ని కోల్పోతున్నాయి. లబ్ద ప్రతిష్టులైన కొందరు 
కవుల కవిత్వానికీ ఈ ఇబ్బంది తప్పటంలేదు. ఆ దృష్ట్యా- చిన్న కవితలకి 
ఆదరణ హెచ్చుతున్నది. “కవిత దీపమంత - వెలుగు లోకమంతా...” అని 
పూర్ణచందు తన వెలుగు రాగాలకు ఒక Tg నిచ్చి తన మనసులోని భావాన్ని 
చెప్పకయే చెప్పాడు. ఒక 1230 ని, ఒక Brilliance ని పాఠకలోకం 
ఆశిస్తున్నట్టుంది. “లోకో భిన్నరుచిః”! 

డా॥ పూర్ణచందు, మనిషి జీవితపు విభిన్న పార్వాల్సీ మనన ధారనీ, 
మనుగడ చాలునీ తన కవిత్వంలో వ్యక్తీకరిస్తున్నాడు. తన ఆలోచనలు 
మరికొందరికి ప్రేరకం కావాలనీ, చోదకం కావాలనీ ఆశిస్తున్నాడు. ఆ ఆశకి 
దర్పణం ఈ పుస్తకం. చదివి ఆనందించండి. అనుభూతి పారవశ్యాన్ని పొందండి. 
అనిర్వచనీయ తతో ఆలోచన సాగించండి. మీకూ, కవికీ కూడా శుభాకాంక్షలు. 
అభినందనలు. 


హైదరాబాదు 
ఉగాది 2010 -విహారి 


దాః జి.వి, పూర్ణచందు 9] 


వెలుగు రాగాలు 


“మనసంతా వెలుగులు నింపే కవితా దీపాలు” 


మినీ కవిత అనగానే నాకు గుర్తువచ్చేది “ఆంధ్రజ్యోతి” సచిత్ర వారపత్రిక, 
సంపాదకులు పురాణం సుబ్రహ్మణ్యం శర్మ ఆయన అందులో మంచి మినీ 
కవితలకు ఆరోజుల్లో అవకాశం కల్పించారు. ఆ పత్రికలోనే ఎమ్వీయల్‌ 
“యువజ్యోతి” శీర్షిక నిర్వహిస్తూ మంచి మినీ కవితలు ప్రచురిస్తూ వుండేవారు. 
వారిద్దరినీ అభిమానించినట్లే ఇప్పటికీ నేను బాగా అభిమానించింది, 
అభిమానించేదీ మినీ కవిత ప్రచారం చేసినందుకు పూర్ణచందునే. ఇదంతా 30 
ఏళ్ళ క్రితంనాటి సంగతి! 


“ఆంధ్రజ్యోతి” వారపత్రిక ప్రభావంతో కొన్ని ఇతర పత్రికలు కూడా చాలా 
చిక్కని చక్కని మినీకవితలు ప్రచురించాయి. 1980 ప్రాంతానికి మినీకవిత 
ఒక ప్రత్యేక రచనా శిల్పంగా ఒక పదునైన ఆయుధంగా నిలదొక్కుకొనటం 
నేను గమనించాను. ఎందరో యువకవులు, కొత్తకవులు, మంచి మినీకవితలు 
రాయటం మొదలుపెట్టారు. మినీకవిత ఒక ప్రత్యేక ప్రక్రియగా విశ్లేషిస్తూ నేను 
“భారతి” 1980 ఏప్రిల్‌ సంచికలో ఒక వ్యాసం రాశాను. అది సాహిత్యలోకంలో 
పెద్దచర్చకు దారితీసింది. 


మినీకవితను ప్రజలలోనికి తీసుకెళ్ళటానికి చిత్రాలు జోడించి వివిధ 
ప్రాంతాలలో ప్రదర్శనలు ఏర్పాటు చేసి మినీకవిత ప్రక్రియ ఒక ఉద్యమంలాగా 
జనంలోకి దూసుకుపోవాలనే ఉద్దేశంతో ఆచరణలో పెట్టినవాడు, జి.వి. 
పూర్ణచందు. మినీకవిత ప్రచారం గురించి మా భావాలు కలిశాయి. పూర్ణచందు 
“ఆంధ్రజ్యోతి” వారపత్రిక, విశాలాంధ్ర దినపత్రిక కార్యాలయాలలో కూర్చోని 
మంచి మినీకవితల్ని వెలికితీసి, వాటికి తగినబొమ్మలు వేసి ఆంధ్రదేశంలో 
ప్రదర్శనలు ఏర్పాటు చేశాడు. ప్రదర్శన సందర్భంగా జరిగే సభలో నేను మినీకవిత 
గురించి, దాని ప్రత్యేక శిల్పం గురించి, మంచి మినీకవితలలో కన్పిస్తున్న 
లక్షణాలను గురించి సోదాహరణంగా ఉపన్యసించాను. అలా మేమిద్దరం 
ఆంధ్రదేశంలో అనేక సభలలో మినీకవిత ప్రచారం కలిసి చేశాము. నన్ను, 
పూర్ణచందును సాహిత్య విమర్శకులు “కృష్ణార్జును”లని పిలిచేవారు. 


నేను 1981లో “గుడ్‌ మార్షింగ్‌' అనే కవితల సంపుటిని ప్రచురించాను. 
అందులోని కవితలకు పూర్ణచందు బొమ్మలు వేశాడు. కొన్ని కవితలకన్న 


[10] డా॥ జి.వి. పూర్ణచందు 


వెలుగు రాగాలు 
పూర్ణచందు వేసిన కొన్ని బొమ్మలకే మంచిపేరు వచ్చింది. మినీకవితలో కవి 
చెప్పిన భావానికి "eXtension" గా ఉండాలనే విశేష నియమం పెట్టుకొని 
పూర్ణచందు బొమ్మలు వేశాడు. “ముఖచిత్రం” కూడా ఎంతో భావస్ఫోరకంగా 
వేశాడు. మినీ కవితను ప్రచారం చేస్తున్న వాళ్ళనెవరినైనా నేను బాగా ప్రేమిస్తాను. 
అలాంటివారిలో నేను గాఢంగా ప్రేమించిన వ్యక్తి పూర్ణచందు. అందుకే 
“గుడ్‌మార్చ్నింగ్‌” మినీ కవితల సంపుటిని పూర్ణచందుకే అంకితం ఇచ్చాను. 
అందులోని “గుడ్‌మార్నింగ్‌” అనే కవిత పాఠకులకు బాగా నచ్చి నన్ను 
“గుడ్‌మార్నింగ్‌ రంగారావు” అని పిలిచేవారు. పూర్ణచందు, నేను కలుసు 
కున్నప్పుడల్లా “గుడ్‌మార్నింగ్‌” చెప్పుకోవటం ఇప్పటికీ మాకు అలవాటు. 


కొన్నాళ్ళు మినీకవిత ప్రదర్శనలు దేశమంతటా చాలా ఉత్సాహంగా 
నిర్వహించిన పూర్ణచందు తరువాత వైద్యవృత్తిలో పూర్తిగా మునిగిపోయాడు. 
మళ్లా చాలాకాలం తర్వాత తెలుగు భాషాభిమానిగా, సాంస్కృతిక (ప్రేమికుడిగా, 
తెలుగు పరిశోధకుడిగా బాగా తేలివచ్చాడు. ఇప్పుడు నేను బాగా 
సంతోషిస్తున్నాను. ఇవ్వాళ “వెలుగు రాగాలు” కవితల సంపుటిని 
ప్రచురిస్తున్నందుకు మరీ సంతోషిస్తున్నాను. 

మినీ కవితలకే పదాలని, పాదాలని నియమాలతో కొందరుకవులు సొంత 
ప్రక్రియల్ని ప్రారంభిస్తున్న సందర్భంలో ఎలాంటి సంకెళ్ళు లేని కవితలు 
పూర్ణచందు ఇప్పుడు ప్రచురిస్తున్నాడు. 

కృష్ణాజిల్లా రచయితల సంఘం (ప్రధాన కార్యదర్శిగా, రచయితగా, కవిగా, 
భాషాచారిత్రక పరిశోధకుడిగా పూర్ణచందు కృషిని ప్రశంసిస్తూనే “మినీ కవిత 
ప్రచారం”కూడా మరచిపోవద్దని గుర్తుచేస్తున్నాను. 


పూర్ణచందు కవితల సంపుటి గురించి నేను ఎంతరాసినా అది తక్కువే. 
అందుకే మచ్చుకు ఒక కవిత ఉదహరిస్తాను. 


“దీపం లేక 

ఇల్లుపాడుబడ్డట్టు... 

చంద్రుడు రాక 

ఆకాశం నల్లబదట్లు... 
or Ee UW 

నైవేద్యం లేక 

గుడి. పాదుబడట్లు... 

౧ టఅ 


డా॥ జి.వి. పూర్ణచందు [11 


వెలుగు రాగాలు 


పేపర్లో పేర్రాని రోజు 
నాయకుడి 

గుండె! 
బావురుమంటుంది!” 


మినీకవిత ఒక రవ్వకాదు, ఒక మెరుపుకాదు, ఒక మిణుగురు పురుగు 
కాదు. చిన్నదైనా నిలకడగా నిలిచి గుండెల్లోకి వెళ్లి వామనుడు విశ్వరూపం 
ధరించినట్లు పాఠకుడి మనస్సునంతా వెలిగిస్తుంది. పై కవిత చదివిన పాఠకుడు 
కవిత్వం వల్ల కలిగే ఆనంద చైతన్యాలనే రెండు ప్రయోజనాలను ఏకకాలంలో 
పొందగలుగుతాడు. 


పూర్ణచంద్‌ కవితల సంపుటి పేరు “వెలుగు రాగాలు.” దీనికి అనుబంధ 
నామం “కవిత దీపమంత - వెలుగు లోకమంతా!” ఈ అనుబంధనామం 
మినీకవితలకు బాగా వర్తిస్తుంది. ఈ పుస్తకంలో గుర్తుపెట్టుకోదగిన మంచి 
“మినీ కవితిలలో మచ్చుకు కొన్ని. 
“ఊహల 
(ప్రమిదలో 
ఆశల సముద్రం 
నింపి 
అనుభవాల 
దీపం వెలిగిస్తున్నా... 
అనుభూతులదే 
వెలుగంతా!” 
మరో మినీ కవిత- 
“మనసు 
గంధపు చెక్క 
మనిషి... 
రాయైనా 
గంధపు సాన! 
[12] డా॥ జి.వి. పూర్ణచందు 


వెలుగు రాగాలు 


స్నేహహనస్తాలతో 
అరగదీ స్తేనే 
లోకానికి 
పరిమళం!” 


పూర్ణచంద్‌ వ్యక్తిత్వం సరళం. మనిషి కోప్పడటం నేను చూడలేదు. ఇతరులు 
ఎంత పెద్దబాధపెట్టినా కడుపులో నలిగిపోతాడేమో కాని, వాక్సారుష్యం 
(ప్రదర్శించడు. అందుకే పూర్ణచంద్‌ కవిత్వంలో కూడా నిప్పులు కక్కే పదజాలా 
లుండవు. మంటలు పెంచే ఆలోచనలుండవు. మనిషి మనసును సున్నితంగా 
తాకే భావాలుంటాయి. మనసును సుకుమారంగా ఆలోచింపజేసి నిర్దిష్ట 
కార్యాచరణవైపుకు నడిపిస్తాయి. 
ఈ కవిత చూడండి. 
“కొండ కొప్పులో 
బంతిపువ్వు సూరీడు... 
పారాణి కాళ్ళమీద 
కుంకుమరేఖ కృష్ణమ్మ... 
వయ్యారం నడుం మీద 
వంకీల వడ్డాణం ప్రకాశం బ్యారేజ్‌, 
కొండచుట్టూ అల్లుకున్న 
ఆదిశేషుడు బెజవాడ, 
ఫణి పడగమీద 
వెలుగులీనే మణి ‘భాషోద్యమం'” 
తెలుగునేలంతా పరుచుకుంటూ...” 


విజయవాడ నుంచి పరుచుకుంటున్న తెలుగు భాషోద్యమం వెలుగులు 
మనకు గుర్తుచేస్తున్నాడు. విజయవాడనుండి తెలుగు భాషోద్యమ కాంతులు 
పంచుతున్నవారు డా॥ పూర్ణచందు, అలాగే, తెలుగు భాషోద్యమ నాయకులు 
“నడుస్తున్న చరిత్ర” సంపాదకులు డా॥ సామల రమేష్‌బాబు. తెలుగు భాషోద్యమం 


డా1 జి.వి. పూర్ణచందు 


వెలుగు రాగాలు 
కోసం పాటుపడుతున్న కృష్ణాజిల్లా రచయితల సంఘం కార్యస్థానం విజయవాడ. 


ఈ సంస్థకు ప్రధాన కార్యదర్శి డా॥ జి.వి. పూర్ణచందు. ఇంకా ఎందరో భాషోద్యమ 
కారులకు పుట్టినిల్లు, కార్యక్షేత్రం విజయవాడ. 


మరో మంచి మినీకవిత. 
“గుప్పిట తెరిస్తే 
రహస్యం బయట పడుతుంది, 
గుప్పిట బిగిస్తే 
బ్రహ్మాండం బద్దలవుతుంది, 
చేతికి సంకెళ్ళు అందుకే” 


వాస్తవాలను చాలామంది అర్థం చేసుకోలేరు, జీర్ణించుకోలేరు. లోకంతీరు 
అలా మారిపోతూవుంది. లోకాన్ని మారుద్దామని కొద్దిమంది ప్రయత్నించినా 
అందుకు ప్రతివుటన ఎదురవుతుంది. వ్యవస్థను మార్చటం చాలా 
కష్టసాధ్యమయిన పని. అయినా పట్టుదల గలవారు వదిలిపెట్టరు. చాలా 
అద్భుతమైన మినీ కవిత ఇది. 


పూర్ణచందు కవితల్ని ఇలా ఆలోచించి అర్థం చేసుకోవాల్సినవి చాలా 
వున్నాయి. అందుకు పాఠకులు సిద్ధంగా వున్నారు. మాకున్న స్నేహబంధం 
కారణంగా పూర్ణచంద్‌ కవిత్వం ప్రచురిస్తున్న సందర్భంలో ఈ నాలుగుమాటలు 
రాశాను. పూర్ణచంద్‌కు శుభాభినందనలతో 


డా॥ రావి రంగారావు. 


డా॥ జి.వి. పూర్ణచందు 


వెలుగు రాగాలు 
వెలుగు రాగాల పూర్ణచంద్రుని దీప కవిత! . 


కవిగా, చిత్రకారునిగా, మినీ కవితోద్యమ ప్రచారకునిగా భాషా 
పరిశోధకునిగా, కార్యకర్తగా తెలుగునాట ప్రసిద్ది పొందిన డాక్టర్‌ జి.వి. పూర్ణచందు 
“కలం దీపం” నుంచి వెలుగు రాగాలు వెలువడుతున్నాయి. కవికి ప్రకృతి 
పరిశీలనం, బహు[గంథ పరిచయం, విశిష్ట భావనాశక్తి వుంటే కవితలు 
పుష్టిమంతంగా, కొత్తకాంతులతో ప్రకాశిస్తాయని చెప్పటానికి “వెలుగు రాగాలు” 
ప్రత్యక్ష సాక్ష్యం. 

పూర్వకవుల స్ఫూర్తి పొందుతూనే, కవి తన దారిని తాను నిర్మించుకొని 
పయనించటంలో ప్రత్యేకతను ప్రదర్శిస్తాడు. వచన కవితోద్యమ పితామహుడు 
కుందుర్తిలోని ఉద్యమస్స్ఫూర్తిని, విహారి పద చిత్ర నిర్మాణ ప్రతిభనీ పుణికి 
పుచ్చుకొన్న కవి డా॥ జి.వి. పూర్ణచందు. 


భావచిత్రాలు పాఠకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఆలోచనల సారాన్ని 
దర్శింపచెయ్యటమే భావచిత్రం. ఇక్కడ పాఠకుడు కవితో పాటు 
ఆలోచించగలగాలి. కవిభావాన్ని పట్టుకోగలగాలి. ఒక్కోసారి కవికన్నా ముందుకు 
వెళ్ళి పాఠకుడు కొత్తకోణాలను దర్శించే అవకాశం కూడా ఏర్పడుతుంది. 


ఒకరు వేసిన దారిన కాకుండా తనకంటూ ఒక బాటను ఏర్పాటు చేసుకొనే 
ప్రత్యేకత డా॥ జి.వి. పూర్ణచందుగారిది. ఆధునిక కవిత్వాన్ని బాగా వంటబట్టించు 
కోవటంవల్ల ఏ కవి ఏ విధంగా చెప్పాడో ఇట్టే గ్రహించగలిగే జ్ఞానం, జ్ఞాపకం, 
అవగాహనలు డా॥ పూర్ణచందు సొంతాలు. అందుకే ఒక కొత్త భావమార్గంలో 
నడిచాడు. నూతన భావచిత్రాలు గీశాడు. స్వయంగా చిత్రకారుడు కావటం 
ఇందుకు దోహదపడింది. 


“మదిలో / నదీ ప్రవాహం.../ ఆలోచనల / తలుపులు తెరుచుకుని / 
సాగిపోతూ / ఉదయ బింబం... / అనుసరిస్తూ అలల పరివారం / గమ్యం- 
/ జనసముద్రంలోకే!” 

చిక్కని చక్కని భావచిత్రాన్ని ఇక్కడ కవి ఆవిష్కరించారు. నదిఒడ్డున నిలబడి 
నప్పుడు ఉదయిస్తున్న సూర్యుడు తలుపులు తెరుచుకొని వస్తున్నట్లుగా కనిపిస్తాడు. 
ఆ సూర్యుడు మెల్లమెల్లగా సాగిపోతూ వుంటే అలల పరివారం అనుసరిస్తున్నదని 
చెప్పటం ఒక వినూత్న భావన. ఇక్కడ మదిలో నదీ ప్రవాహం అనటం ద్వారా 


డా॥ జి.వి. పూర్ణచందు 


వెలుగు రాగాలు 
మనసులోని ఆలోచనా స్రవంతిని కవి స్ఫురింపచేశారు. ఉదయబింబం కవికి 


ప్రతీక. సూర్యుడు చీకట్లను పారదోలి వెలుగుల్ని నింపుతాడు. కవి స్తబ్ధతను 
తొలగించి చైతన్యాన్ని రగిలిస్తాడు. సూర్యుడు మహా సముద్రంలోకి పయనిస్తాడు. 
అలాగే “కవి సూర్యుడు” జన సముద్రంలోకి వెళతాడు. ప్రజల సమస్యల్ని తన 
కవితల్లో ప్రతిబింబింపచేస్తాడు. ప్రజల్ని కదిలిస్తాడు. కవ్విస్తాడు. కదం తొక్కిస్తాడు. 
ప్రజా ప్రతినిధి కాగలిగినవాడే కవి అవుతాడని ఈ కవితలో ధ్వని. ఇదీ భావ 
చిత్రధ్వని! 


“ఈ అన్నంగిన్నె- / నాకు / అర్ధ భూగోళం” 
“ఆకాశగంగలో / స్నానం ఆడుతూ / భూమిని / ఆనందంగా చూస్తున్నాడు 
సూర్యుడు...” 


“నూతిలోంచి / కడవలోకి / ధారాపాతంగా / నేను...” 

“నీరూ, నేలా / ఆలిగనంలోంచే / లోకం పాపాయి...” 

“నది- / ఇరుగట్టుల / మడత మంచం మీద / చీకటి దుప్పటి కప్పుకుని 
/ శేషతల్ప శయనంలా...” 


ఇలాంటి అనేక కవితలు ఈ వెలుగురాగాల సంకలనంలో భావచిత్రాలను 
ధ్వనింపజేస్తున్నాయి. ఒక ఆలోచనల ఒరవడిలో పడి పాఠకుడు సుదూర తీరాలకు 
వెళ్ళిపోతూంటాడు! అదీ భావ చిత్రధ్వని సాధించే ప్రయోజనం! 


వాదాల భేదాల నీడలేవీ ప్రసరించని వెలుగురాగాలివి. డా॥ పూర్ణచందు 
నిరంతంతర అధ్యయనశీలి. వందపేజీలు చదివి ఒక్క పేజీ రాయాలనే నిబద్ధత 
వున్నవాడు. ఆ ఒక్కపేజీలోనూ తనదైన ముద్ర వుండాలనుకొంటాడు. తన 
గొంతే వినిపించాలనుకొంటాడు. ముద్రను పాఠకుల హృదయాలపై చెరగని, 
తరగని, నలగని రీతిలో అచ్చొత్తుతాడనటానికి వెలుగు రాగాలలోని కవితలే 
నిర్భనం. మచ్చుకు వీటిని పరిశీలించండి... 


“రెండు తీరాలను / వేరుచేసి చూపిస్తుంది / వంతెన / తీరాల దూరాలను 
/ చేతులు బారజాపి/ కొలిచి చూపిస్తుంది / వంతెన/ భిన్నత్వంలో ఏకత్వానికి / 
సాక్షినంటుంది / ఏకత్వంలో భిన్నత్వాన్ని చాటి చెప్తుంది / వంతెనది / సంస్కర్త 
హృదయం | 

“కరిగే కొద్దీ / కాలం / మామిడికాయ తరుగే / మిగిలిన టెంక / ఈ 
జీవితం / చుట్టూ పెరిగిందంతా / పై మెరుగే !” 

దండేనికి దండాలు / ఉతికింది “వాడయినా / ఆరేసేది తాను కాబట్టి... 
దండెంమీద వుంటే / ఈ చొక్కా / ఎగరేసిన జెండాయే/ దింపేయగానే మడిచి 


డా॥ జి.వి. పూర్ణచందు 


వెలుగు రాగాలు 
ఇస్త్రీ అయి / బీరువాలో జీవిత ఖైదీ / దండెంమీది / బతుకే / స్వేచ్చ. 3 

మనిషి జీవితం వైవిధ్య భరితం. జీవితంలోని ఆటుపోట్లు, కష్టసుఖాలు, 
తాత్త్విక చింతనలెన్నో ఈ కవితా సంపుటిలో తొంగిచూస్తున్నాయి. 


ఆధునిక జీవితంతో పెనవేసుకుపోయిన కంప్యూటర్‌నీ కవితా వస్తువుగా 
స్వీకరించి జీవితానికి అన్వయించేసినతీరు అపూర్వంగా వుంది. అతి నూతనంగా 
వుంది. ఆలోచనాత్మకంగా వుంది. ప్రస్తుత సమాజంలో జనజీవితాన్ని ప్రభావితం 
చేసే ఎలక్ట్రానిక్‌ మీడియాపై చురుకైన విసుర్లూ వున్నాయి- 


ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసింది తాత్త్వికత గురించి... 


'వెలుగు రాగాలు కవితా సంపుటిలో కవి ప్రదర్శించిన తాత్త్విక ధోరణి 
కొత్తదనం నిండివుంది. భావ పరిమళం ధ్వన్యాత్మక ప్రబోధం జనహితాన్ని కోరే 
లక్ష్యం గుది గుచ్చి కన్పిస్తుంది- 

“నిన్నటివరకూ / బతుకు / పూర్వజన్మ సుకృతం / రేపటినుంచీ / మరణం 
/ మళ్ళీ జన్మకు పునాది / 

నేడనేది / నాదనేలోగా / కాలకింకరులు / రేపట్లోకి తోలేస్తారు / 

పుట్టుక / చావుల / సంధికాలంలోనే / సంధించాలీ / ఆయుధాన్ని!” 

అనే కవితలో చెప్పిన ఆయుధం మనిషి జీవితమే! అది పదునెక్కి వుండాలని 
కవి ప్రబోధ ధ్వని, 

“నీకైతే స్మశానం- నాకైతే జన్మభూమి” కవిత మార్శికవాదపు నీడలు 
పరుచుకుని, ఆలోచనల వెలుగురాగాలను ఆలపిస్తూంది! 

“ఉయ్యాల కెందుకో / అంత / వయ్యారం? ఊపుమీదుంటే / ముందుకెళ్ళినా 
గొప్పే! వెనక్కి వెళ్ళినా గొప్ప 

ఊపాగిందంటే / ఊపిరాగినట్టు / వేలాదపడుతుంది... 

ఊపిన 'వాడి'దేగాని / ఊపు / తనది కాదని/ తెలియకే!” 


ఈ కవితను చదివితే “ఉయ్యాల రాజకీయ నాయకుడు. ఊపేవాడు ఓటరు” 
అనీ “ఉయ్యాల సామాన్యుడు, ఊపేది డబ్బు” అనీ, “ఉయ్యాల జీవుడు, ఊపేవాడు 
దేవుడు” అనీ పరిపరి విధాల ఆలోచనలు వస్తాయి... పాఠకుడి మనోరీతిని 
బట్టి! 

ల 


దా॥ జి.వి. పూర్ణచందు | 17] 


వెలుగు రాగాలు 
“నూతిలోంచి / కడవలోకి / ధారాపాతంగా నేను/ కడవనిండిందంటే / 
మోసుకు పోయేవాళ్ళు hh వచ్చేస్తారు / ఏ నేలనో తడపాలని / నన్ను 
గుమ్మరిస్తారు.../ ఏ వీజాన్నో మొలకిస్తానని! /నేలలోంచి / మళ్ళీ నేలమీదకి / 
నేలమీంచి / మళ్ళీ నేలలోకి / నడకే గదా / జీవన చక్రం 
-ఈ కవితను చదవగానే ఆదిశకంరాచార్యులవారి “పునరపి జననం / 
పునరపి మరణం” శ్లోకం గుర్తుకు వస్తుంది. అయితే కవికున్న సామాజిక 
దృష్టికోణాన్ని బట్టి చూస్తే కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఇక్కడ 'నేను” అనేది 
“నీటికి ప్రతీక.” దాని విలువ దానిది. నేలలోంచి నేలమీదికి, నేలమీదనుంచి 
నేలలోకి నీటి జీవనచక్రం సాగుతున్న వైనం కన్పిస్తుంది. నీటిని సద్వినియోగం 
చేసుకోవాలనే తాత్త్విక, సాత్త్విక, సామాజిక ప్రబోధధ్వని వినిపిస్తుంది. సరిగ్గా 
ఇదే ధోరణిలో- “డ్రా' చేస్తే / బ్యాంకునించి బైటకి.../ ఖర్చు చేస్తే / బైటనుంచి 
మార్కెట్టుకి / దాచేస్తే / తిరిగి బ్యాంకుకి / చేతులే మార్చు / డబ్బు/ నిత్యం” అనే 
కవితలో జనస్వామ్యాన్ని ధనస్వామ్యం నడుపుతున్న తీరు ద్యోతకమౌతోంది! 
అన్ని కవితలూ ఇలా ఉటకించుకుంటూ వెళ్ళే సాహసం చెయ్యనుగానీ... 
పూవుతల్లి 
కాన్సు తెలుసా? 
పూవులో విరిసిన 
పరాగరేణువు తెలుసా? 
రేణువు బీజమై 
మొలకించిన 
అనురాగ కణాలు తెలుసా? 
అనుబంధాలకు 
మూలాలు తెలుసా? 


మానవ సంబంధాలంటే 

'మమతిల కలనేత! 
లాంటి చిరంతనమైన చితి, చింత, చింతనలను నిరంతరమైన అవ్యాజ, అనురాగ 
బంధాలను, హృదంతరమైన జనసౌజన్య పరిమళాలను వెదజల్లే కవితలను 
ప్రసరింపచెయ్యగల “ప్రతిభా కవి పూర్ణచంద్రుడు” డా॥ జి.వి.కి ఇంతకన్నా 
ఏమివ్వగలను...? నా ఆత్మీయ మిత్రునికి ఇవీ అక్షరాభినందనలు! 


ఆ దాక్టర్‌ గుమ్మా సాంబశివరావు 
18 దాః! జి.వి. పూర్ణచందు 


దా॥ జి.వి. పూర్ణచందు 


ఆలోచనల 
ఏకులు నడికీ... 
వెన్నెల దారాలను 
వేకున ఆకాశం 
రంగుల్లో తడిసి... 
లోకానికీ 
“వెలుతురు కనితీ" 
నేస్తున్నాను- 
చీకటీలో ' 
దిపంలా 
సూరిడు... 
ఎరుగా నన్హ్వతూ! 


వెలుగు రాగాలు 


[19 


వెలుగు రాగాలు 


ఊహల 

పుమిదలో 

ఆశల సనంద్రుం 
నింపి 

అనుభవాల 

దీసం నెలిగిస్తున్నా... 


అనుభూతులదే 
నెలుగీంతా! 


డా॥ జి.వి. పూర్ణచందు 


వెలుగు రాగాలు 


పుమిదలోంబి 
“నత్రి'లోకి... 
మెదడులోంబి 
నునసులోకీ... 


నదిలోంచి 
కావడిలోకి... 
నుదిలోంచి 
కానీతీంలోకి... 


కోటలోంచి 
జనంలోకి... 
నూటలోంబి 


Fu, చేలిందే దీపం! 


డా॥ జి.వి. పూర్ణచందు | 21 


వెలుగు రాగాలు 


నునసు... ' 
గంధపు చెక్క! || 
గంధపు GR ' 
నురిపి... 
రాయైనా | 
గంధపు సాన! . 

| 
స్నేహహస్తాలతో | 
అరగదిస్తే ' 
లోకానికి | 


పరినుళం! 


వెలుగు రాగాలు 


ర్‌ 


పై మెరుగులకో 
సరిగెడితే 

పై మెట్టులో శివుడు... 
నీకన్నా 

ముందే వుంటానని 
హెచ్చరికగా! 


ధినూ సడలి 

దిగజారితే 
దిగునమెట్టునా శిన్బుడు... 
నీతోనే వుంటానని 
నాత్సల్వంగో! 

ఆశలన్నీ ఉడినీ 

అక్కడే ఆగితే 
నిట్టనిలువుగా శివుడు... 
ఆనీనా కదిలే 
చైతన్యంగా! 


వెలుగు రాగాలు 


న. 


కత్తితో 
కోయలేనిది... 
నిప్కలో 
కార్చిలేనిది... 

నీళ్ళతో ముంచెత్తివా 
నాన్సలేనిది... 

ఆత్మీ! 

దానినెత్తికెక్కి 

క్లో భ పెట్టగిలడు 
భర్త! 


కా. 
దు 


డా॥ జి.వి. పూర్ణచం 


దా॥ జి.వి. పూర్ణచందు 


వెలుగు రాగాలు 


పువహించే 
ఆలోచనల మీద 
సరుచుకున్న 

నా నీడా... 

అనంత యాత్రికుడు! 
ఎండిన మెదళ్ళను 
తడిసి 

సండినీ చేనుమిద 
సరుచుకున్న 

నా నీడ 

అనంత స్వాప్నికుడు! 
నేను- 

ఆకాశపు ఓడురి...! 


25 


వెలుగు రాగాలు 


నుదిలో 

నదీ ప్రవాహం... 
ఆలోచనల 

తలుపులు తెరుచుకుని 
సాగిపోతూ 
ఉదయుటిందం... 
అనుసరిస్తూ 

అలల సరినారం... 
గన్వుం- 

జన సముద్రుంలోకే! 


వెలుగు రాగాలు 


యో గ 


దా॥ జి.వి. పూర్ణచందు 27 


వెలుగు రాగాలు 


10 


సరుకుల్ని 
తయారుచేసి 
నాదీకి 

నునుషుల్ని అన్మటమే 
నూర్కెటీంగ్‌! 

నున 

అవసరాల కోసం 
సరుకులుండనింక! 


సరుకులకో సం 
అనసరాల నూర్చు 
పుపంచీకరణం తీర్చు! 


వెలుగు రాగాలు 


LL 


చీనులు పెద్టీన 
వుట్టలు 
సానులకే అన్నట్టు... 
సానురులు 
కట్టీన పాటలు 
సినిమా 
స్వాముల చేతుల్లో 
గాసటథీసటలౌతాయ! 
సాటకు, 
సాటలో మాటకు 
{ 6.) 
కాను 

fi ల గ ం . రైటే ! 


‘iy 
il 


ఖే 


డా॥ జి.వి. పూర్ణచందు |29| 


వెలుగు రాగాలు | 


12 


నాడు- 
తన డబ్బుతో తానీ 
తనీ గుడ్డలు 
చింఛచుకుంటాడు 
వీడు- . 
| 
జనం డబ్బుతో తాగి ' 
జనం గుడ్డలు 
బించుతాడు! 
వెంరటోడైనా 
మెదటోడే 


36 వ డా॥ జి.వి. పూర్ణచందు 


వెలుగు రాగాలు 


13 


రెండు తీరాలను 

నేరు చేసి చూపిస్తుంది 
నంతెన! 

తీరాల దూరాలను 
చేతులు బారజాపి 
కొలిణి చూపిస్తుంది 
నంతెన! 

భిన్నత్వంలో ఏకత్యానికి 
సౌక్షినంటుంది- 


పకత్సుంలో భిన్నత్వాన్ని 
చాటీ చెప్పుంది- 


నంఠెనది 
సంస్కర్త హృదయం! 


డా॥ జి.వి. పూర్ణచందు i 


వెలుగు రాగాలు 


14 


“5S కృష్ణుడు 

“5S బుద్దుడు 

ఒక క్రీస్తు 

ఒక్‌ నుహన్ముడు 
ఎనరి నుతం నాధిది... 


నునుషుల్ని 
| 


నిడగొోట్టుకొంటూ! 


ఒక పండు | 
ఒక పువ్వు | 
ఒక్‌ నది 

ఒక ఉషస్సు 
ఎనరి ధర్మం వారిది... ! 


నమునుషులకో సమే | 


జట; కందు 


వెలుగు రాగాలు 


15 


దోనుతెరకీ 

స్రాంతీయ తత్త్యం జాస్తి! 
బైట దోనుల్ని 

లోపలికి రానీయదు... 
లోపలి దోనుల్ని 

బైటకు సోనీయదు... 


నుఢ్యలో దూరేడంటూ 
నామీద 
లోపలి దోనులదాడి... 


/ 
ఈ సక్క' 


డా॥ జి.వి. పూర్ణచందు 33 


వెలుగు రాగాలు 


16 


గుడిసెలు 
తగలబడ్తుర్నప్పుడు 

గుడిలో అభిషేకాలా? 
నుడిచేలు 
ఎండుతున్నప్పుడు 

వరుణ యాగాలా? 

ప్రూలు 

శివలింగాలకు పూస్తాయా? 
చేలు 

బభిదానాలకు తడుస్తాయా? 


కస్పాన్ని 
నమ్ముకున్నవాడి 
ఇష్టాన్ని కోరుతుంది... 


వెలుగు రాగాలు 


17 


సాద్దున్నే 

మెడాపట్టీ 

శిరచ్చేదనం చేస్తాను... 
మధ్యాహ్నం 

కొనవూపిరి 

ఆగిసోయి నురణిస్తుంది... 


సాయంత్రానికి 

దిక్కుమాలిన శనాన్ని 
రోడ్డుమీద సారేస్తావు... 
అం౫౮నౌా- 

ఫన్వు ఫూ, స్తూనే నుంటుంది 
న్‌ గ రున్వుతూనే నంటుంది... 


షక, 


పూర్ణచందు క్యు వపా జా క 


డా॥ జి.వి. 


వెలుగు రాగాలు 


18 


గుప్పిట 

తెరిస్తే 

రహస్యం భైటపడ్తుంది! 
గుప్పిట 

గీస్తే 

బ్రహ్మోండం బద్దలౌతుంది 


చేతికే 
సంకిళ్ళు 
అందుకే! 


వెలుగు రాగాలు 


19 


రాజ్యాంగం 
| 
రుబ్బురో లు! 


న్యాయస్థానాలు 
రుబ్బుడు సొత్తాలు! 


నానబెద్టీన 
ననుస్వల పస 
నలగాలంటే, 

ఈ రెండింటికీ 
'కక్కు' కొట్టించాలి! 


(కక్కు : బాగా పదును 
పెట్టేందుకు గరుకు చేయటం) 


డా॥ జి.వి. పూర్ణచందు 37 


వెలుగు రాగాలు 


20 


ఈ 5త్తి 

ఒరలో వుంటేనే 
అందం... 

ఈ తుసాకీ 


గోడకి ప్రేలాడితేసే 


ఈ కానంకుడు 
'రాజభవన్‌'లో వుంటేనే 
కేనుం... 

ఊరుమీద పడితే 
నూనీహరణమే! 


వెలుగు రాగాలు 


డా॥ జి.వి. పూర్ణచందు 


21 


కలున కన్నులకూ 
నెన్నెలకూ నుఢ్గ 
విలువలేని శూన్ఫ్యంలో 
నిలువలేని తనమే 
నిరహం! 

అది- 

కలనలేనప్పడు 
తియ్యగా వుంటుంది 


కభిసిందంతా 
చీకటే! 


వెలుగు రాగాలు 


22 


తలకూ 

గడ్డానికీ 
రంగేసుకొచ్చి 
స్వామిజీ... 
దేహంపై మోహం 
దేనికంటాడు! 


శ్రోతలారా... 
నేత్తీలు 
చేసింది కాదు, 
చెప్పిందే 
చెయ్యండి! 


వెలుగు రాగాలు 


డా॥ జి.వి. పూర్ణచందు 


శరీరం కంస్యూటర్లో 
మెదడు- 

హార్ట్‌ వేర్‌... 
నునసు- 
సాఫ్ట్‌వేర్‌... 

జీవితం డాక్యుమెంట్లోంబి 
పాఠ అనుభూతిని 
'4ట్‌' చేసి... 

కొత్త పైతమీద 
“పస్ట్‌ చేసి... 
అనుభవాలను 
“ఎడిట్‌' చేస్తూ... 
నునిషి! 


41 


వెలుగు రాగాలు 


24 


గింజ నాకు వారసత్సం 

దేవుక్ణీ మెక్కీంది 

తల్లి చెట్టు! 

స్వేచ్చ నాకు నంఖ్లం 

చెట్టు అడ్డు కోలగించు స్వామీ... 
దేవుత్ణీ మెక్కింది 

పిల్లనెంక్క! 


ఎదిగాక 


వెలుగు రాగాలు 


25 


ఆ గది 
మూగదే... 

నే ఫుట్టేవరకూ! 
ఆగని నేదనలెన్ని 
దిగమింగుకున్నదో... 
సార్తిళ్ళ ఉయ్యాలలో 
ఊగిన 'ఆశ' 

నేన! 

కేరింతలు 

నానే! 

మూ'గది' 
నాగరయ్యంది! 


వెలుగు రాగాలు 


26 


ఆస్తులు 
రాయనోళ్ళకీ 
దాచెద్దీన నిధులు 
ఆస్తుల్లో చూపనోక్లకీ 
నంశన్వాధులు 
ఆస్తుల్లా చాసినోళ్ళకీ 
ఆశ్రిత బంధువులు 
ఆక్షోశిస్తూ 

పెట్టేదే 

తద్దినం! 


27 


దా॥ జి.వి. పూర్ణచందు 


బంగారం 
సింహాసనం 
వీక్కింఛానని 
సాొంగీసోయి, 
నెనదీ గుణం 
పనూరుస్తానా...? 
జాతిలక్షణం 
నురిణి 
దొంగాడికీ 
కోకాడిస్తానా...? 


వెలుగు రాగాలు 


[ 


వెలుగు రాగాలు 


28 


చెకునంకీ రాళ్ళు 
దారులు చెస్తాయా...? 


మిణుగురులు 

దారులు చూప్రుతాయా...? 
పై మెరుగులు 

దారులు నేస్తాయా...? 
చెదిరిన ఆర్తనాదార్ని 
నూన వెలుగులు 
ఏనూరుస్తాయా...? 


గుండెకాగడా నెలినీతే 
చీకట్లు బిడునుతాయి! 


బై 


mn మును పసరు 


వెలుగు రాగాలు 


29 


డా॥ జి.వి. పూర్ణచందు [47 


వెలుగు రాగాలు 


30 


న 

నీలింగు స్వాదు... 
రెక్కలాడించి 
గాలి సోగీస్తూ... 


[లా 


నార్తా ఛానళ్ళు 
వార్తలు సోగీసినట్టే! 


ఇది 
చెనుటను ఆరుస్తుంది... 


అని 
చెనుటలు పట్టిస్తాంం! 


గె 
_—™—™—_—™—™— పటట 


se దా! జి.వి. పూర్ణచందు 


వెలుగు రాగాలు 


31 


ప్రేమించానని 
వెంటాడే కుర్రాడు... 
పేనును 
ఆరాధించాలని 
తెలీని న్రెరోడు! 
కామింబినా 
సీతీము తాకాడా 

ఈ 

రానళ్ళు...? 
ఏమెంచ్చి విడు- 
నుఖాన యాసిడు 
సోసి- 

సోయిన్లు?? 


దా॥ జి.వి. పూర్ణచందు 49 


వేళ్తుగు. లొగా ట్ర ——————— 


32 


ణిలకెనీరిపోయంంది! 
లయగా, 

దింపుడు కళ్ళెం ఉశ... 
నెదువేని 

తెస్తారా స్తొణం...? 
నస్తుందేమో... అశ 


ఇగిరిన 
నీసం వాసపే 
ఆశీ! ఆశ! ఉన! 


= -— వెలుగు రాగాలు 


33 


నాసేటి ొలులో 
దాగీదీ సీతల్లారా... 
దౌొటని నీతీల్లారా... 
he] 
చట్టాలున్నా 


!  ఇఠిహాసప్పు చీకటీ 


శకుంతీలారా... 
ల. 
స | 
ఇంటీ హింసకు 
ఇతెక్సీ చాటటమే 
గలు గౌరి! 
డా జు స్రాధ్రచందు ద ద 


వెలుగు రాగాలు | 
' 


34 


హక్కుల సోరాటం 
యుగధర్మం... 
నుక్కెలిరుగుతాంయి 
చెక్కొక్కదీ తగ్గితే! 
బాధ్యత 
లేనివాడినంటానా...? 
హక్కులడగటమేరా 
బాధ్యత! 


డా॥ జి.వి. పూర్ణచ దు 


దా॥ జి.వి. పూర్ణచందు 


వెలుగు రాగాలు 


తిర 


నౌ నునీనరాలు 

నన్ను తారని చేసింది... 
నీత సక్కన బిన్ననీత 
సీతని పెద్దది చేస్తూ 


నౌ పక్కన నూ లన్కు... 
నన్ను బిన్నవాళ్ణీ చేసింది 
సీతపక్కన పెద్దగీత 
సీతని బిన్నది చేస్తూ... 
నేను- 

చెరగని గీతనే 

వీప్పటీకీ! 


53 


వెలుగు రాగాలు------- 


చో 

అన్నం గిన్నె 

వాకు 

అర్ధ భూగో ళం, 
గంజి కాశయుకున్నా 
సంకటీ నండుకున్నా ' 
భూగర్భ నిధులన్నీ ' 
నావేనీన్నంత 
నంబరం...! 
గిన్నెలోని 
పరనూర్ధం నాదే... ' 


నిన్నెకు | 
రారాజును నేసే... ' ' 


ఓరిగే కొద్దీ 
tn] 

కాలం 
నమూమిడికాయ తీదుసే! 
మిగిలిన టెంక 
ఈ జీవితం! 
ముటూ 

9 
సెరిగిందంతా 
పై మెరుగే! 


డా॥ జి.వి. పూర్ణచందు -—- - | 55] 


వెలుగు రాగాలు 1 
ti 


38 


నరి సొలాన్ష్ని 
చూసి 
సిరినవ్వుల్ని 
వినలేని 

దోరలు దేనికి! 
అరే 

దండగన్న 

( నా /.. yf 

'ఓరి'కి సంసటమే 
రైతు ప్రగతి! 


వెలుగు రాగాలు 


స. 
న. 
ఖీ 


i 


|| 
ఖా 
| 
. 
\ 


\ 


39 


Air 8 repair 
అనవసరం అంయ్యంది- 
Fire ఫుద్దీ wire లో 
కొంపలు కాల్చింది- 
water 2 wanted అని 
పుకటించారు- 


Earth మీద 510016 పెట్టీ నింటే, 
ఏ స్పందనా లేదు- 

Space లో 1106 లెక్కునై 
రాకెట్టు గుర్తాలౌతున్నాంం- 
ఈ Punch “భూతాలకు” 
గట్టీగా తనల 

లోకశాంతి”! 


వెలుగు రాగాలు- 


నూ "అందు" ' . 


తీవ్‌ చూత్తూ చూత్తూ | 
బల్టున సడుత్తుంటే, 
స్తోళ్చాపి ' 
సీర్యలైసోచ్చని | 
నీన్వేచా... 
'శందమాను"లి ' | 
ఇమాసింఛచన్నూ! | 


Wk 
a 
3 


క్‌ి న డా ఇవ పూర్ణదండు 


41 


ఇంత 

వెగటు 

ఇంక చూడులేక 
రాతిముంతలో, 

'నాటు మాంసం' నంక్కలు 
తినేటంత 

లది నూనీవుడే 
యాక్కంటాడేమో... 


ఈ టీవి 
అమ్మేస్తే 


మంచి ప్రుప్రకాలొస్తాయి! 


డా॥ జి.వి. పూరచండు ---- అ 


హై వై అర గు: రాగొలు 


వెలుగు రాగాలు 


42 


దేవుడికీ 

రాతి బొన్ము డూప్ర! 
కారడవిలో కోతికి 
నునిషి డూప్ర! 

దానన నియంత 
ఉనస్వామ్యూనికీ డూప్రు! 


చూపు లేకపోతే 
డూప్రలదే 
నేడు... 

రేపు... 


వెలుగు రాగాలు 


43 


ఖంగున మోగుతాను... 
రాజకీయాల్లో కొచ్చిన 
హీరోని! 

డింగున మెరుస్తాను... 
తళతళలాడే 

సినీ తారని! 

టంగున తెగకుండా 
గద్దీగా నిలుస్తాను... 
కులం నేతని కూడా! 
అయినా ఓటెయ్యలేదేం? 


నగలు చేయిస్తారా 


- 


దా॥ జి.వి. పూర్ణచందు 6] 


దడదడా? 4 


44 i 


మేకగా నూరితేనే 
1. 
నునిషికీ నష్టం! | 


శాకాహారం తెచ్చి |] 
సేసలేక చస్తాడు! 


వెలుగు రాగాలు 


45 


పూవుతల్లి 

కాన్సు తెలుసా! 
పూవులో విరిసిన 
సరాగిరేణును తెలుసా! 
రేశువు ఛీజమై 
నెంలకీంణిన 

అనురాగ కణాలు తెలుసా? 
అనుబంధాలకు 
నూలాలు తెలుసా? 
నూనీన సంబంధాలంటే 
“నునుత'ల కలనేత! 


వెలుగు రాగాలు 


46 


సరనూత్ముడా 

మిఠాయి దుకాణంలో 
నునుస్లులు 

అన్ముకం సరుకులు! 
దేనతలూ గంధర్వులూ 
కొనుగోలుదారులు! 
నాలిన ఈగలు 

దాగిన నలుకలే 
నూఫియాలు! 


ఊఉసేక్షిప్త 
సరుకు నూయంం... 


డా॥ జి.వి. పూర్ణచం 


య్‌ 


కే! 
దు 


వెలుగు రాగాలు 


47 


ఆకాశ గంగలో 

న్నానం ఆడుతూ 

భూమిని 

ఆనందంగా చూస్తున్నాడు 
సూరీడు... 

తీనీ కిరణాల 

అధికార గణాలు 
అనతలివైపు 

చీకటీనే 
మిగిలిస్తున్నాయని 
తెలియని 


దా॥ జి.వి. పూర్ణచందు 


వెలుగు రాగాలు 


48 


నూతిలోంబి 
కడనలోకీ 
ధారాసాతంగా నేను... 


కడవ నిండిందంటే 
మోసుకు పోయేనాళ్ళు 
వచ్చేస్తారు... 

ఏ నేలనో తడసాలని 
నన్ను గున్మురిస్తారు... 
ఏ చీజాన్నో మెలకిస్తానని! 
సేలలోంబి 

నేలమీదకి... 

నేలమీించి 

నేలలోకి... 

నడకే గదా శీననచక్రుం! 


వెలుగు రాగాలు 


49 


నుట్టీనించి 
మింటికెగరాలనే! 
గట్టీ ఊసొచ్చేలోగా 
తట్టీనా లేనని 
పెన్నిదు సట్టీ 
నుట్టీలోకే 
జారిసోతారు! 
ఇక్కడ మిగిలిందే 
కీర్తీ 


దా॥ జి.వి. పూర్ణచందు 67 


వెలుగు రాగాలు 


50 


పళ్ళెం 

నునకేమిచ్చిందని కాదు... 
సళ్ళానికీ 

నునం- 

పమిచ్చానున్నది 

నుఖ్యం! 

సళ్ళిం నునకోసం వుట్టిందా? 
అది నిండాలని 

నునమే 

అగచాట్లు పడ్లోన్నాం! 


పళ్ళాం అయినా 

దేశం అయినా 

నునం 

నంత ఇస్ర 

నుని అంత ఇనస్తాంం! 


hall 
కా. 


డా॥ జి.వి. పూర్ణచందు 


ర్‌1 


నుష్పంి మూడుకోట్ల 
దేవతలకూ 
నంస్పాద్దులా 
కానలికాసే 

పెద్ద జీ డే... 


ఏ ముప్పు ముంచెత్తినా 
నూ తిప్పలు నూనేగా!... 
నైవేద్యాలు నూవీ 
కాపలాలు నాళ్ళకా...! 


వెలుగు రాగాలు 


లా 


69 


డా॥ జి.వి. పూర్ణచందు 


వెలుగు రాగాలు 


52 


బొటననేలు 
గూండా! 
చూపుడు నేలు 
వదరుబోతు! 
నుఢ్యనేలు 
తటస్థం! 
ఉంగరం వేలు 
దండుకోనటం! 


చిటీకెన నేలు 
పలాయనం! 


అన్నీ కలిసిన ౪2 చిం్యు 
వైకుంఠం... 


వెలుగు రాగాలు 


డా॥ జి.వి. పూర్ణచందు 


ర్‌తి 


ఉయ్యాల 3ెందుకో 
అంతీ 

నయ్యారం...? 
ఊప్రుమీదుంటే 
నంందుకెళ్లనా గొప్పే... 
వెనక్కి వెళ్లనా నొప్ప... 
ఊపానిందంటే 
ఊపిరాగినట్టు 
ప్రేలాడ పడుతుంది... 
ఊపిన 'నాడి'దే గాని 
| చ ప్ర / 

తనది కాదని 
తెలియడే...! 


వెలుగు రాగాలు 


54 


నడిసొద్దున శవాన్ని 
బల్లమీంచబి దించి 
అంత్యక్రియలు జరిసారు... 
బల్లంతా కలరా ఉండులనాసన! 
నుధ్యాన్నానీ పెళ్ళవిందుకు 
బల్లని తీరలించి 

వడ్డనలు చేశారు... 

బల్లంతా ఊరగాయ నానన! 
సాయంత్తాన సన్మానసభకు 
బల్లని నేదికెక్కించి 
ఫూలదుప్పటీ అలంకరించారు... 
బల్లంతా గులాణీల నానన! 
దృశ్యం మారినా 

“వాసన” మారినా 

మోత నూరునా...? 


ఉన్మవైనా... 


వెలుగు రాగాలు 


ర్‌5్‌ 


హైద్రాబాదులో 
సముదుం 
నానొచ్చిన రోజొస్తుంది! 
కదిలితే 

నూన్‌హోలత్‌ తిమింగలం 
మింగేస్తుంది! 
కదలకసోతే 
ఉప్పినై లేబి 
“పై నంతెనీ”ని 
కూల్చేస్తుంది! 
నునుషులే 
కెరటాలక్కడు! 


డా॥ జి.వి, పూర్ణచందు 


వెలుగు రాగాలు 


56 


నీరూ, నేలా 
ఆలింగనంలోంచే 
లోకం సాసాయ... 


వెలుతురు కరణాలు 
మేధస్సును కూరితే 
నాయం తరంగాలు 
ఊపిరులూదాయి... 


వెలుగు రాగాలు 


ర్‌7 


నాకిట్లో 

వేణి వున్న భార్య 
సెంజీకటీ కానల 
పేకాటలో భర్త... 


ఆకభికాగలేక 
కేకలకూనలు... 


చీటీని నంజుకుంటూ 
కాళర్లాతి... 


పెన్నిదులో 
నూ 
"లోకం" 


డా॥ జి.వి. పూర్ణచందు [75 


వెలుగు రాగాలు 


ర్‌రి 


నౌ దేశం 
సుదిశాలం... 
అంగుళం నేల వండ! 


నా దేశం 


సుజలాం... 
బిందెడు నీళ్ళు వంద! 


నా దేశం 
సుఫలాం... 
కిలో సస్క నంద! 


_డా॥ జి.వి. పూర్ణచందు 


వెలుగు రాగాలు 


59 


జట్టులోంచి 
జెటయినీ ఆటగాళ్ళలా 
'దహునచనం' లోంచి 
ఒక్కక్కటే రాలి 
'సకనచనం'లోకి 
నూరిపోతుంటే 

అట్టే పెట్టగలదేదీ 
లేదనే 

'నిర్వచనం' 

పుట్టింది! 


డా॥ జి.వి. పూర్ణచందు 


వెలుగు రాగాలు 


60 


ఈ 

నమూంగల్ల సూత్రుమే 
నేనున్నానని 

గుర్తు..! 
నూంత్రుకుడి స్తొణం 
చిలకలో వున్నట్టు... 
మెడలోసే 

భద్రంగా వుంచు 
నూరేళ్ళూ ఇలాగే! 
ఇల్లాలూ... 


సే బతికుండాభిగా!! 


డా॥ జి.వి. పూర్ణచందు 


వెలుగు రాగాలు 


డా॥ జి.వి. పూర్ణచందు 


61 


నీవైతే స్మశానం... 

నాడైతే జన్మభూమి! 
నువ్వుపోతే 

ముళ్లీ నస్తానేమోనని 
భూస్థాపితం చేసి 
ననూధి కడతారు! 

నేను వస్తే 

నుళ్ళీ సోతానేమోనని 
ఉయ్యాలలో నేసి 
ఈలించి లాలించి సాభిస్తారు! 
రా౭ెనరిదో... సోకినరిదో... 


సోయి వచ్చిందీ 
నచ్చిసోయింది 
బయల్దేరిన చోటుకి 
తిరిగి చేరింది 
నేనే...! 


సేను- “శీవకణాన్ని'! 


వెలుగు రాగాలు 


62 


చొక్కారీసి 

చొక్కా వేసుకున్నంత 
తేలిగ్గా 

రాత్రికి రాత్రే 

టిల్‌గేట్స్‌౨ 
మింణిసోవాలంటారు 
నృక్తిత్స వికాస నిపుణులు... 
చెప్పిననాడెవడైనా 
మించాడా...? 


కృషి ఏది సారూ...?? 


63 


పెళ్ళను పెకిలించుకుని 
మెలకలొచ్చినట్టు 
సమాధి రాళ్ళను 
తన్నుకుని 
నునుషులొస్తారా...? 


రానినాళ్ళంతా 


ఆనవాళ్ళంం 

నెన్నాడి తిరుగుతారా...? 
గాంధిజయంతికి 
శలవు 

అందుకేనేమో! 


డా॥ జి.వి. పూర్ణచందు 


వెలుగు రాగాలు 


వెలుగు రాగాలు 


64 


'డ్రా' చేస్తే 
బ్వాంకునింణి టైటకీ... 
ఖర్చు చేస్తే 

దైటనుంచి నూర్కెట్టుకి... 
దాచేస్తే 

తిరిగి బ్యాంకుకి... 
చేతులే మార్చు- 

శ డబ్బు' 


నిత్వం! 


దా॥ జి.వి. పూర్ణచందు 


వెలుగు రాగాలు 


65 


దుండి... 
నుహాన్ఫక్షానికీ 
నేలాడీ 
తేనెతుట్ణై! 
మెదడు... 
గోడమీద 


నిద్రుపోయే 
కేతెండరు! 


నునసు... 
దున్ఫూల్ని 
కరుశుకున్న 
తలుఫు గొళ్లెం! 
అణునిస్తోటనం 
జరిగినా. 
చలించది 
శరీరం! 
డా॥ జి.వి. పూర్ణచందు 83 


వెలుగు రాగాలు 


66 


నిన్నటీ వరకూ 
బతుకు 

పూర్వజన్మ సుకృతం! 
రేపటీనుంబీ 
నురణం- 

నుళ్లీ జన్మకు పునాది! 
నేడనేది నాదనేలోగా 
కాలకింకరులు 
రేపట్లోకి కోలేస్తారు! 
వుట్టుక 


ఛాన్రల 


డా॥ జి.వి. పూర్ణచందు 


వెలుగు రాగాలు 


67 


రాగలతీ 

ఫ్రూసీ పూయగానే 
తేద 

వాసనీ చూసినట్టు 
మూగీ కలమేదో 
నురిసానికీ రాసినా 
ఆగకంటూ 
ఆపకంటూ 
నడిపించే 
రహదారి... 

నూ 

“హోరి!” 

శీ విహారి సపదణితు రామాయణ కర్త 
ప్రసిద్ద కథారచయిత, విమర్శకుడు, 


డా॥ జి.వి. పూర్ణచందు ప 85 


వెలుగు రాగాలు 7 


68 


దీసం లేక 
ఇలు 

ed 
బూజుపట్టీనట్టు- 
చంద్రుడు రాక 
ఆకాశం 
నల్లణర్తేట్టు- 
నెనేడ్యం లేక | 
గుడి | 


పసాదుబడుట్లు- 
Car 


పేపర్లో పేర్తానిరోజు 
బాన్సురునుంటుంది 
నాయకుడి 


వెలుగు రాగాలు 


69 


నంంగిట వంత్వంలా 
ఇంట్లో 

ఇంటర్నిట్టొ5 

నింతనల! 
ఓ“రెంటొ”క్కటే ఖర్చు... 
నెంటాడినకొద్దీ 
నేలపేజీల సమాచారం... 
అరచేతిలో 

భూగోళం 


అనురినీట్లు! 


డా॥ జి.వి. పూర్ణచందు 


87] 


వెలుగు రాగాలు 


ఫుట్టాడనగానే 
నుంఛం మీదకు 
చేర్తేస్తారు... 


నురణిస్తున్నాడనగాసే 
నుంచంమీంబి 
దించేస్తారు... 


ఫుట్టుకకీ చానుకీ 
నుధ్య 

రహదారి 

ఈ మంచం... 


అలంకరింఛచుకుంటేసే 
శోభనం! 


88 దా॥ జి.వి. పూర్ణచందు 


వెలుగు రాగాలు 


71 


హృదయం... 
నుంచునుంక్క! 
నునసు తాసానికీ 
కరిగీ 

నేదనల నదిగా 
కదిలి 

సనుస్వల సనంద్రుంలోకి 
దూకుకోంది! 

ఏ ఉప్పిన 
ఎస్పడొస్తుందో... 
ఈ గుండెకి 
కానాలి 


“నిబ్బరం కోర్పస్తోరీజ్‌' " 


దా॥ జి.వి. పూర్ణచందు 


వెలుగు రాగాలు 


72 


నది... 
ఇరుగిట్టుల 

నుడర నుంచంమిద 
చీకదీ దుప్పదీ కప్పకుని 
శేషతల్స్ప శయనంలా... 
నది ఒడ్డున తాడిచెట్టు 
నాభిలో పుద్దీన కనులంలా 
పైన పద్మాసనంలో 
పూర్ణచంద్రుడు 

వెలుగు లినుతూ... 

రేపటి చైతన్యానికీ 

శక్తీ నింపుకుంటూ 
పుకృతి... 


వెలుగు రాగాలు 


దండేనికి దండాలు! 
ఉలికింది 'నాడ'యనా 
ఆరేసేది తాను కాబట్టి... 
దండెంమీద వుంటే 
ఈ చో క్కా 

నేగరేసిన డెండాయే... 
దింపేయగానే 

నుడిణి ఇప్తీ అయం 
బీరువాలో ఉజీనితఖెదీ... 


దండింమిది 
బతుకే 
స్వేళ్ళు 


డా॥ జి.వి. పూర్ణచందు [91] 


వెలుగు రాగాలు 


74 


కొండకొప్పలో 
బంతిప్రున్ల్యు 

నూరీడు... 

సారాణీ కాళ్ళమీద 
కుంకును తేఖు 
నయ్యారం నడుంమీద 
నంకీల వడ్డాణం 
ప్రకాశం బ్యారేజీ... 


కొండచుట్టూ 
అల్లుకున్న ఆదిశేషుడు 
దిజవాడు... 

ఫణీ పడాగమీద 
వెలుగుభీనే నుణీ- 

// భాస్తోద్య దుం” 
తెలుగు నేలంతా 3 
పరచుకుంటూ.. జే 


య్‌? 
ల. 
న 


సోనా 


PONE 


డా! జి.వి. 


వెలుగు రాగాలు 
భాషా సాహిత్య వైద్య విజ్ఞాన పరిశోధకుడు 


అక్షర జీవి డా॥ జి.వి. పూర్ణచందు 


కొంతమంది ప్రతిభావంతుల శేముషీకృషీ, అద్రిప్రోన్నతమైన వ్యక్తిత్వం మనచేత 
అద్భుత రసనిమజ్జనం చేయిస్తాయి 

అలాంటి ఒక బహుముఖీన ధీమంతుడు డా॥ జి.వి. పూర్ణచందు. 

52 ఏళ్ళ ఉత్సాహ వంతుడైన యువకుడు. మూడు దశాబ్దాల ఆయుర్వేద పట్టభద్ర 
వైద్యుడు. 85 ఏళ్ళ సాహిత్య చైతన్య గమనంలో 80కి పైగా గ్రంథ రచనలు సాగించిన 
సాహితీ భాస్వరుడు పూర్ణచందు. 


డా॥ జి.వి. పూర్ణచందు పేరు వినగానే ముప్పయ్యేళ్ళనాటి మినీకవితా ఉద్యమం 
గుర్తుకొస్తుంది. లక్షలాదిమంది పాఠకులకు మార్గదర్శకంగా నిలుస్తున్న వైద్యరచనలు 
మదిలో మెదులుతాయి. తెలుగుభాషోద్యమ దీప్తిని కలిగించిన మొదటి ప్రపంచ 
తెలుగు రచయితల మహాసభల వైభవం కళ్ళలో కదలాడుతుంది. తెలుగు 
జాతిమూలాలను వెలికితీసి 'తెలుగే ప్రాచీనం” అని నిరూపించిన భాషోద్యమ స్ఫూర్తి 
స్ఫురిస్తుంది. 

సత్యంకోసం పరిశోధన... జ్ఞానానందంకోసం సృజన... మందికోసం సాహిత్య, 
సాంస్కృతిక, కళా,వైజ్ఞానిక కార్యక్రమ నిర్వహణ... మనిషి ఆరోగ్యం కోసం రచనా 
వైద్యం... వీటిని తన చోదకశక్తిగా మలుచుకుని, సమాజ కళ్యాణ కాంక్షతో తన 
రచనల ద్వారా సాహిత్యాన్ని సంపద్వంతం చేస్తున్న ఉన్నత సారస్వతేయుడు జి.వి.! 


29వ ఏటనే ఆనాటి ఆం.ప్ర. సాహిత్య అకాడెమీ సభ్యుడిగా ఎన్నికైన 
పిన్నవయస్ముడాయన! 


“అమలిన శృంగారం”వంటి వైజ్ఞానిక (గంథాలు, “అలనాటి పట్టణాలు, 
“బిటిషియుగం”, “బుద్ధదేవుడి కథ” లాంటి పరిశోధనా (గ్రంథాలు విమర్శకుల 
పండితుల మన్ననల్ని పొందాయి. 


“తెలుగే ప్రాచీనం” గ్రంథంద్వారా డా॥ జి.వి. నిరూపించిన తెలుగుభాష విశిష్టత ప్రాచీనతల 
ప్రతిపాదనలు జాతీయ ఖ్యాతిని గడించాయి. ఈ గ్రంథాన్ని ఆంధ్రప్రదేశ్‌ అధికారభాషా సంఫం 


తెలుగులో ప్రచురించగా రాష్ట్ర హిందీ అకాడెమీ హిందీలో ప్రచురించింది. 
డా॥ జి.వి. పూర్ణచందు 93 


వెలుగు రాగాలు 
“నైలునించి కృష్ణదాకా” గ్రంథాన్ని ద్రావిడ విశ్వ విద్యాలయం ప్రచురించి డా॥ 


పూర్ణచందు పరిశోధనలకు ఒక సాధికారికతని కల్పించింది. 

జి.వి. రాజకీయ చైతన్యం స్ఫురణకు నిదర్శనంగా వెలువడిన వేముల కూర్మయ్య 
జీవితచరిత్ర “దీన బాంధవుడు”, “ముక్కామల నాగభూషణం జీవితచరిత్ర” గ్రంథాలు 
సాంస్కృతిక అభిమానుల ప్రశంసల్ని పొందాయి. 


“సప్తసింధు” చారిత్రక నవలలో... “ఉగ్రనేత్రద్వయంతో అతను ఉరిమిచూస్తే 
ఇద్దరు సూర్యులు ఒకేసారి ఉదయించినట్టుంది...”, “శాంతి పావురాన్ని కాల్చుకు 
తింటోంది కాలం” “చిన్నగాలికే నేలరాలిన తుమ్మ పూలయ్యారు గాంధారులు” ఇలాంటి 
వర్ణనలు అంతర్ముఖీనుల్ని చేస్తాయి మనల్ని! ఎప్పుడో 1991లో వెలువడి 
సాహితీలోకాన్ని విస్మయపరిచింది ఈ నవల. నవ్యమైన పురాణగాథ, నవలాశిల్పంతో 
ఊర్జితమైన రచనా వైశిష్ట్యం, భావుక భావ్యమానమైన శైలీ ఇవీ ఈ నవల 
గుణనైశిత్యంలోని రాగం- తానం- పల్లవి. 


“చీకటికేం తెలుసు/ వెలుతురులో/ నాదాల్ని విరజిల్లే/ తంతువు లున్నాయని/ 
లోభులకేం తెలుసు?/ విత్తనాలలో/ నూరేళ్ళు రంజిల్లే/ జీవితాలున్నాయని?” 


“పరాగరేణువును/ పువ్వులో నాటితే/ కాయై పండుతుంది/ అనురాగ కణాల్ని/ 
నెత్తురులో చల్లితే/ ఆర్టహృదయం మొలకిస్తుంది” ఇలాంటి రూపచిత్రాలను/ “కాంతి 
స్వప్న “దీర్గకవితాకావ్యంలో మనం ఎన్నయినా చూడవచ్చు. కవిత్వం- వాక్యాన్ని 
ఉక్తివైచిత్రిలో పొదిగే రసవిద్య! కవిగా పూర్ణచందు ఆ విద్య అందుకున్న ధీమంతుడు. 


మినీకవిత ఒక ఉద్యమరూపం పొందటంలో 1980- ప్రాంతాల్లో పూర్ణచందు 
పాత్ర ప్రముఖమైంది. కవిగా, చిత్రకారుడుగా, వ్యయ ప్రయాసల భర్తగా ఊరూరా 
దేశమంతా మినీ కవితా ప్రదర్శనలు నిర్వహించి యువకవులను సమీకరించి ముందుకు 
ఉరికించాడు. 


జడ్రారడ్ల కొప్పులో/ బంతిపువ్వు/ సూరీడు”, “నది... ఇరుగట్టుల మడత 
మంచంమీద/ చీకటి దుప్పటి కప్పుకుని శేషతల్చ శయనంలా” “ఊహల ప్రమిదలో/ 
ఆశల సముద్రం/ నింపి/ అనుభవాల దీపం వెలిగిస్తున్నా” ఇలాంటి రూపచిత్రాలు 
ఎన్నో 'వెలుగురాగాలు” పేరుతో పూర్ణచందు వెలయించిన కవితా సంపుటిలో సంక్షిప్త 
శబచిత్రాల్ని ధ్వనిస్తాయి. 
94 


డా॥ జి.వి. పూర్ణచందు 


వెలుగు రాగాలు 
అనితరసాధ్యమైన పూర్ణచందు కార్యనిర్వహణా దక్షత గురించి ప్రత్యేకంగా 


చెప్పుకోవాలి. కృష్ణాజిల్లా రచయితల సంఘం పక్షాన నిర్వహించిన 'జాతీయ తెలుగు 
రచయితల మహాసభలు”, మొదటి “ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు”, 'తెలుగు 
భాష ప్రాచీనత” పైన నిర్వహించిన జాతీయ సదస్సు, 'కృష్ణాజిల్లా చారిత్రక వైభవం'పైన 
బందరు డచ్‌ కోటలో ఆర్మియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియావారితో కలిసి నిర్విహించిన 


సదస్సు... ఇవన్నీ అందుకు సాక్ష్యాలు. 


సింధునాగరికతకు సమాంతరంగా ఇనుమును కరిగించగలిగిన ప్రజలు 
తెలుగునేలమీద కృష్ణానదీపరీవాహక ప్రాంతంలో నివసించినప్పుడు, వారి సంస్కృతి 
వికాసాలను “కృష్ణాలోయ నాగరికత”గా పిలవాలని కోరుతూ రాష్ట్రంలోని పురావస్తు 
పరిశోధకుల్ని రప్పించి సదస్సు నిర్వహించి, ఒప్పించిన పూర్ణచందుకు, తెలుగుజాతి 
మూలాలను వెదికి పట్టుకోవటంలో గల నిబద్ధత స్పష్టం అవుతుంది. చరిత్ర రచనలో 
తెలుగునేలకు సముచిత ప్రాధ్యాన్యం ఇవ్వాలని, దెక్కన్‌ భూభాగంలో వెలసిన 
నాగరికతపై సమగ్ర అధ్యయనం చేయాలంటూ డా! పూర్ణచందు చేసిన లక్ష్యప్రస్తావన 
పురావస్తు శాస్త్రవేత్తలను అబ్బురపరిచింది! 


తెలుగే ప్రాచీనం అని అనేక చారిత్రాకాధారాలను వెలికితీసి, తెలుగుభాష మూలాలు 
ఆఫ్రికన్‌ భాషల్లో కన్పిస్తున్నాయని ఎన్నో పరిశోధనాంశాల ముడిసరుకుని తెచ్చి 
పరిశోధకులకు అందించినవాడు పూర్ణచందు. “ఆయుర్వేదం చేసుకునేవాడికి చరిత్ర 
ఎందుకు...?” అంటూ కొందరు పండితులు తొలుత కన్నెర్ర చేసినా అతను లేవనెత్తిన 
పరిశోధనాంశాలను ఖండించలేకపోవటం, వాటిని దాటి కొత్తవిషయం చేర్చి 
చెప్పలేకపోవటం గమనార్హం. 


భాషాసాహిత్య వైద్య విజ్ఞాన పరిశోధకుడిగా పూర్ణచందు తెలుగువారి ఆహార 
చరిత్రను తొలిసారిగా గ్రంథస్థం చేసినవాడు. “తరతరాల తెలుగురుచులు”, “అలనాటి 
ఆహారాలు”, “భోజనం కథలు”... లాంటి రచనలు చరిత్రవేత్త, వైద్యుడు, వృక్షశాస్త్రజ్డుడు, 
భాషాశాస్త్రవేత్త నలుగురూ కలగలిస్తేగాని రాయలేని గ్రంథాలుగా ప్రశంసలు పొందాయి. 


కాగా, పూర్ణచందు జీవన దృక్పథంలోని తాత్త్వికకోణాన్ని ఆవిష్కరించే రచనలు- 
“రామాయణంలో విశేషాలు”, “శ్రీ గీతగోవిందం” గ్రంథానికి మానసోల్లాసవ్యాఖ్య, 


డా॥ జి.వి. పూర్ణచందు [95 


వెలుగు రాగాలు 


“బుద్ధదేవుని కథ” వంటివి వున్నాయి. వీటన్నిటా అతని వైజ్ఞానిక అనుశీలన కన్పిస్తుంది. 
ఐతిహాసిక కోణంనుంచి విడివడిన చారిత్రక అనుసరణ గోచరిస్తుంది. ఒక తార్మిక 
జిజ్ఞాస ద్యోతమవుతుంది. 


గ్రంథ రచనలో పూర్ణచందు శైలి గురించి ఒక్కమాట చెప్పాలి. ఎంతటి శాస్త్ర 
సాంకేతిక వైజ్ఞానికాంశాలనయినా, చాలా సరళంగా, సుళువుగా, స్పష్టంగా 
చెప్పగలనేర్పు వుందతనికి. (శోతని ఎదురుగా కూర్చోబెట్టుకుని చెప్తున్నట్లు 
విషయవివరణని సంభాషణాత్మకం చేయగలడు. 


జీవన తాత్త్వికత విషయంలో, రచనా దృక్పథం విషయంలో ఏది ఎంతవరకూ 
అవసరమో స్పష్టంగా తెలుసుకొన్న వ్యక్తిగా దర్శనమిస్తాడు పూర్ణచందు. 

సాటిమనిషి మనుగడని ఆరోగ్యవంతమూ, ఆనందదాయకమూ చేయటానికి 
తానుగా ఏం చేయగలడో అంతా చేస్తున్న సీరియస్‌ వైద్యుడు, ఉత్తమ సాహితీపరుడూ 
పూర్ణచందు. అతడొక కాంతిదర్శి, క్రాంతిదర్శి, చైతన్య పథగామి!! దాదాపు అన్ని 
ప్రక్రియల్లో బహుముఖీన ప్రతిభా వ్యుత్త్సత్తుల్ని వెలారుస్తున్న సాహితీ (క్రియాశీల... 

తెలుగు'భాషోద్యఘంలోన్లూ తెలుగుప్రజల సమైక్యతా ఉద్యమంలోనూ సన్మిత్రులు 
శ్రీమండలి బుద్ధ ప్రసాద్‌తో కలీసి సోగుతున్నీ ఊొ। పూర్ణచందు ప్రస్థానం మరోచరిత్రకు 
శ్రీకారం కాగలదని ఆశిస్తున్నాను. ఆశీర్వదిస్తున్నాను! 


-విహారి 
ఆంధ్రప్రభ ఆదివారం 21 జూన్‌, 2009 


HI ———హ—హ క మన పార 


Blank Page 


దా॥జి.వి. పూర్ణచందు 
ఎలుగు రాగాలు 


